క | 








= అ : అ x - ఎ ల్‌ - ఆ 7 
మయధటుము ముుముణ i995 ఇక 390317} 


(J 
Cc 
క్‌ 
గ్ర 
(| 
గ్ర 
గ 
లో 
{ 
(అ 
( 
7 
/ 
Cn 
ur 
| 
గె.) 
il 
1) 
hho 
( 
|| 
నన! 
Na 
se) 


సట Net Gcohun Zc 
మూ. 7.0౧) 


తె బస వ BD 
రెకద్‌, నేషనల్‌ బుక్‌ రైలు, ఇంంయరా, DE TR చూడ 
జై 


గ్ర (41 


"లి —- 110౧016 డా ఇకో (అఅయదిరానేబడ నాడ. 








ల గానాలు 0 దా. లతా గ. దా ద. ద లా ల. 


నవడ్సిక్షీలో యామా ల్వ్యమాల 


సవాసురు గోధుమలు 


[మేమ్‌-చంద్‌ 
రూపాంతరం 
మన్నూ భండారీ 
చతాలు 
జగదీష్‌ జోషి 


ఆనశనుూవనాటం 





నవనల్‌ బుక్‌ (టుస్‌, ఇతడితమూో 





శంకర్‌ ఒక పేద రైతు. సరళ స్వభావం కలవాడు. కాయకష్టం చేసుకు బతికే నిజాయితీ 
పరుడు. కపటం, మోసం, దగా అంటే గిల్టుదు. దైవభక్తి గలవాడు. జీవితంలో అన్యాయంగా 
ఒక్కపైసా కూడా సంపాదించి ఎరుగడు. అలా అక్రమంగా గణీస్తై, తిరిగి భగవంతుడెదుట 
ఏమని జవాబు చెప్పగలను అని భయపడుతూ ఉండేవాడు. 

ఒకనాడు శంకర్‌ ఇంటికొక సాధువు మహారాజు వచ్చాడు. శంకర్‌ సంతోషానికి అవధులు 
లేవు. అంతటి మహానుభావుడు తన ఇంట అడుగు పెట్టడం తన అదృష్టంగా భావించాడు. 
సాక్షాతూ ఆ భగవంతుడే తనకు కనపడుతున్నట్టు మురిసిపోయాఢు. హడావిడిగా తన 
గుడిశెను శుభ పరిచాడు. ఒక శాన్‌ దానిపైన ఆ స్వాముల వారిని కూర్చోబెట్టి ఆయన 
పాదాల దగ్గరే తానూ కూర్చున్నాడు. 

శంకర్‌ పైకి సంతోషంగా ఉన్నా లోలోపల స్వాముల వారికి తినటానికి ఏదై నా మంచి 
భోజనం ఎలాగా పెబ్బడం అని మథనపడ సాగాడు. తమలాంటి వాళ్లు తినేవి జొన్నలు, 
స్వాములు వారికి జొన్నరాట్టైలు ఎలా పెట్టడమా అని వాపోయాడు. ఆయన తినలేకపోతే 
తనకు పాపం చుట్టుకుంటుదేమో. కాని ఆయన ఆకలిని తీర్చకపోతే మరింత పాపం 
రాదూ! ఇపుడేం చేయటం? గోధుమలెక్కడనుంచి తేవటం? తనకూ పెద్దింటి 
వారెవరితోనూ అస్సలు పరిచయాలే లేవు. బీదవారిండ్లలో గోధుమలుండవు. వారికి ఒక 
పూట కడుపు నిండటమే మహాభాగ్యమాయె మరి! 

చాలాసేపు ఆలోచించాక, పండిత్‌ జీ జ్ఞాపకం వచ్చాడు. వెంటనే తన కొడుకును పంపి 
వేగంగా ఒక సవాసేరు గోధుమలు పట్టుకు రమ్మని పంపేడు. తెస్తూనే శంకర్‌ భార్య వాటిని 
పిండి చేసింది. స్వాములవారు వాటిని తృప్తిగా తిని, శంకర్‌ ను ఆశీర్వదించి వెళ్లిపోయారు. 
శంకర్‌ సరిగంగ స్నానం చేసినంత సంతోషించాడు. 


పండితుడు శంకర్‌ వద్దనుండి సంవత్సరానికి రెండుసార్లు శిస్తు వసూలు చేసే వాడు, 
పాలం శంకర్‌ దే అయినా ఆమాటా ఈ మాటా చెప్పి వసూలు పూర్తి చేసేవాడు. 
అయినాగానీ శంకర్‌ ఏమీ అనుకోకుండా, ఆనందంగానే ఇచ్చుకునే వాడు. ఎందుకంోే, 
పూజా పునస్కారాలు చేసుకునే ఈ పండితుడికి తాను ఏదైనా ఇస్తే కొంత పుణ్యం 
దక్కుతుంది గదా అనుకునే వాడు. అది తన ధర్మంగా భావించేవాడు. 

వై[తమాసంలో గోధుమ పంట కోతలయ్యాయి. ఉట్టి సవాసేరు గోధుమలు 
వెనక్కి య్యటానికీ సిగ్గు పడ్డాడు. అంత ధనవంతుడైన పండితుడికి ఇంత చిన్న మొత్తం 
తా బాగుండదేమో అని అనుకున్నాడు. కానీ అప్పున్నాక తీరవలసిందే గదా! 
తీర్చకపోతే మహా పాపం. అందుకని తాను శిస్తుగా కట్టు ఐదుసేర్తు గోధుమలకు బదులుగా 
ఏడున్నర సేర్ల గోధుమలు ఇస్తూ మనసులో అనుకున్నాడు సవాసేరు గోధుమలు వడ్డీతో 
సహా ఇచ్చి వేశానని. కానీ అవి ఇస్తున్నప్పుడు, తన అప్పు విషయం ఎత్తలేదు. పండితుడు 
అన్ని తెలిసిన వాడు. అర్హం చేసుకుంటాడని భావించాడు. 

కల్లాకపటం తెలియని శంకర్‌, తన తరపునుండి అప్పును తీర్చి వేశాననుకుంటున్నాడు. 
కానీ మోసగాడై న పండితుడు మనసులోకి దురాలోచన రానే వచ్చింది. అంచేత పండితుడు 
కూడా సవాసేరు గోధుమల మాకే ఎత్తలేదు. ఏడేళ్లు గడిచినా కూడా ఈ మాకే ఎత్తలేదు. 
ఈ సవాసేరు గోధుమల అప్పుకు బదులుగా శంకర్‌ ను తన ఉచ్చులో ఇరికించాలని వల 
పన్నాడు. 

ఈ ఎడేళ్తల్లో పండతుడు (గాము పద్ద అయ్యాడు. బీదసాదలకు అప్పు లివ్వ నారంభించాడు. 
వాళ్ల దగ్గరనుండి తిరిగి పెద్ద మొత్తాలలో వడ్డ వసూలు చేసేవాడు. మొదట్లో ఒక చిన్న 
పంచాంగమూ, విస్తరీ పుచ్చుకు తిరిగే పండితుడు ఈనాడు చిట్టా పద్దుల ఖాతా పుస్తకం 
చంకన పెట్టుకుని తిరిగాడుతున్నాడు. చూస్తుండగానే ఒక భవంతి నిర్మించుకున్నాడు. 

ఇటు శంకర్‌ పాపం రైతు నుండి కూలీగా మారేడు. తమ్ముడు మంగళ్‌ దెబ్బలాడి 
వేరుపడ్డాడు. అంతా కలిసి ఉన్నప్పుడు ఎలాగో వచ్చిందాంతో కడుపు నింపుకునే వారు. 
ఇప్పుడు వేరుపడే సరికి పస్తుల్లో కొచ్చారు. ఉన్న ఆ మూడెకరాల భూమీ పంపకాల తర్వాత 


4 





సగమై పోయింది. జోడెడ్డు చెరొకటి వచ్చాయి. ఇంక పాలమేం సాగు అవుతుంది? కూలో 
నాలో చేసుకుని పాట్దపోసుకోవలసిన స్థితి ఏర్పడింది. 

ఓ రోజున కూలీ ముగించుకుని ఇంటికి వెడుతూంటు శంకర్‌ కు పండితుడు కనపడ్డాడు. 
“శంకర్‌, రేపోసారాచ్చి, నీ అప్పు లెక్క కట్టించుకుని, నాకు రావలసిన బాకీ తీర్ఫేీసెళ్లు 
అన్నాడు. 

శంకర్‌ తెల్లబోయాడు. “బాబూ తమ వద్ద నేనొక్క చటాకు ధాన్యంగానీ, ఒక్క_ పై సాగాని 
అప్పు తీసుకోలేదు. ఇంక లెక్కలేమిటి?” అన్నాడు. 

పండితుడు నుదురు చిట్లిస్తూ గట్టిగా అరిచాడు. “భలేవాడివేనోయ్‌! నీ లెక్కకు ఒక్క 
చటాకు ధాన్యమూ అప్పులేదూ? పూర్తి ఐదున్నర మణుగుల గోధుమల అప్పున్నావు. 
ఎగ్గాట్టుడానికే చూస్తున్నావా?” 

శంకర్‌ చేతులు జోడించి మొరపెట్టుకున్నాడు. “మీ డబ్బు నాకెందుకయ్యా? భగవంతుడి 
ముందు నేనేం సంజాయిషీ ఇచ్చుకుంటాను అలా చేస్తే! బాబూ అయినా ఇన్ని మణుగుల 
గోధుమల అప్పెలా అయ్యింది?” 

“ఏడేళ్ల [క్రితం నీ కొడుకు నా దగ్గర్నుంచి సవాసేరు గోధుమలు తీసుకెళ్లాడా లేదా? నే 
చెప్పేది అబద్దం కాదుగదా?” అన్నాడు పండితుడు. 

ఇది విని శంకర్‌ మొదట ఆశ్చర్యపోయి తరవాత ఇలా అన్నాడు. “తీసుకున్న మాట 
నిజమేనయ్యా! కానీ నేను మీకు ఆ సవాసేరు గోధుమలకు బదులుగా ఏడున్నర సేర్లు 
గోధుమలు ఇచ్చేశాను. మీకు అసలూ వడ్డీ కూడా ముట్టినట్ట గదా!” 

పండితుడు మోసకారి. తన అతి తెరివినుపయోగిస్తూ ఇలా అన్నాడు. “చూడు. ఎంత 
అప్పు రాసి ఉందో అంతా తీరవలసిందే గదా. నువ్వేదో నీకు తోచింది దక్షిణలా ఇచ్చావు. 
దానిని యిమ్మని నేనేమి అడగలేదే.” 

పాపం శంకర్‌ కేం చెప్పాలో తోచలేదు. “అయ్యా! మీరిచ్చింది అప్పూ, నేనిచ్చింది 
దక్షిణానా? ఇదెక్కడి స్యాయం బాబూ?” 





పండితుడి దగ్గర దీనికీ జవాబు సిద్దంగా ఉంది. “నిజానికీ నేనూ న్యాయం గురించే 
మాట్లాడుతున్నాను. అడిగి తీసుకుంటే అప్ఫూ. సంతోషం కొద్దీ ఇచ్చేది దక్షిణా అనక 
మరీమంటారు ?” 

శంకర్‌ ఇక మారు మాట్లాడలేదు. పండితుడి మాటనెలా కాదనగలడు? అయినా 
ఉండబట్టలేక అడిగేశాడు. “నేను మీ దగ్గర్నుంచి సవాసేరు గోధుమలు తీసుకున్నాను. మరి 
తమరేమో నన్ను ఐదున్నర మణుగుల గోధుమలడుగుతున్నారు. ఇదేం లెక్క బాబూ?” 

పండితుని వద్ద లెక్కలు కూడా సిద్దంగా ఉన్నాయి. “ఈ ఏడేళ్లకూ వడ్డీ ఎవరు కడతారు? 
ఈ లెక్క కావలిస్తే మరెక్కడైనా తనిఖీ చేయించుకుని చూసుకో. ఏ మాతం తేడా ఉన్నా 
సీ అప్పంతా రద్దు చేసేస్తాను. నేనెంతో ధర్మం, న్యాయం తెలిసిన వాడిని. నేను ఒక రైతుకు 
అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావు?” 

తనెంతో గొప్ప చిక్కులో ఇరుక్కున్నానని బోధపడింది శంకర్‌ కి. చేతులు జోడించి 
అన్నాడు- “మీరు అప్పుడే అడగాల్సింది. అప్పుడేదో నాదగ్గర కాసింత పాలమైనా ఉంది. 
ఎలాగోలాగ సర్గుబాటు చేసి ఉండేవాడిని,” 

తప్పు తన మీద పడనిస్తాడా పండితుడు ఈసడింపుగా అన్నాడు. “ఇది మరీ బాగుంది. 
పుణ్యానికి పోతే పాపం ఎదురై ందన్నట్టు. ఏదో పాపం పేదవాడు గదాని జాలిపడి ఎందుకులే 
అని అడగకుండా, నీ దగ్గరున్నప్పుడు నీ అంతట నువ్వే బాకీ తీరుస్తావని ఊరుకుంటే, 
నువ్వా మాట మరిచే పోయావు. పైగా నికు దురాశ పుట్టినట్టుంది. అందుకే ఈనాడు తిండి 
గింజలు కూడా కరువె పోయాయి నిక్కు” 

ఏనాడూ, ఎవ్వరినీ దగా, మోసం చేసి ఎరుగడు శంకర్‌. ఎవ్వరిదీ ఒక్క దమ్మిడీ కాబేసి 
ఎరగడు. తనమీద చేసిన ఈ అభాండానికి అతని కళ్లలో నీళ్లు వచ్చాయి. దండం పెడుతూ 
ఇలా అన్నాడు. “మీకు తెలీందేముందయ్యా, ఒంటిపూట కల్గ్లోగంజో తాగి బతుకు 
వెళ్లదీస్తున్నాను. అన్ని గోధుమలెక్కడినించి తేగల్ను.” 

చెడ్డ బుద్ధిగల పండితుడు శంకర్‌ ఉన్న కష్ట పరిస్థితిని చక్కగా అంచనా వేసాడు. వీలైనంత 
కొల్లగొట్టుకోవాలనే ఎత్తు వేశాడు. “ఏం చేస్తావో నీ ఇష్టం. ఎక్కడినించి తెన్తావో నాకు 


8 


తెలీదు. ఈ అప్పు ఇక్కడే తీర్చకపోతే భగవంతుడెదుట నిలబెడతాను. నన్ను మోసం 
చెయ్యగలవేమో గానీ, ఆ భగవంతుడిని మోసం చేయలేవు గదా! దేవుడికి నీ జిత్తులన్నీ 
వివరిస్తాను. నీ పాపాల చిట్టా చూసి నిను ఎ తిన్నగా నరకంలోనే పడేస్తాడు. మోసం చేస్తే 
దక్కే ఫలితవేమిటో అర్హమౌ తుంది.” 

శంకర్‌ భయంతో వణికి పోయాడు. దేవుడి ముందు మోసగాడి లా నిలవాలా? పండితుని 
చిట్టా పద్దులో తన పేరు మోసగాడిలా నమోదు అయితే, దేవుడు తనకి నరకంలో కూడా 
చోటివ్వడు. 

గడగడలాడుతూ ఇలా అన్నాడు శంకర్‌ “ఒద్దులెండి బాబూ. తమరిది ఒక్కొక్క గింజా 
అప్పు తీర్చేస్తాను. [కిందటి జన్మలో ఏం పాపం చేశానో, ఈ జన్మలో ఎలానూ అనుభవిస్తూనే 
ఉన్నాను. రాబోయే జన్మకు కూడా ముళ్ల బాటెందుకేసుకోవడం!” 

పండితుడు మససులో సంతోషించి పైకీలా అన్నాడు. వెళ్ళి బస్తాలు పట్టుకొచ్చి 
పడయ్యి. నువ్విలా బస్తాలు పడేయటమేమిటి, నేనూ నీ బాకీ రద్దు చేసేస్తాను. అప్పుడింక 
నీకూ నాకూ మధ్యనే గొడవా ఉండదు. దేవుడి ముందర నువ్వు ఠీవిగా తలెత్తుకుని 
నిలబడవచ్చు. నీకు తిన్నగా స్వర్గంలోనే చోటిస్తాడా దేవుడు. 

“బస్తాలే ఉంటి ఈ బాధంతా ఎందుకయ్యా! రెండు పూటలకీ సరిపడ్డ తిండిగింజలే 
సమకూరటం లేదు. ఒంటిపూట తిండి తోనే సరి పెట్టుకుంటున్నాం,” అన్నాడు శంకర్‌. 

ఈ మాట వింటూనే పండితుడు కోపంతో విరుచుకు పడ్డాడు. “ఒక క్షణం ముందర 
మాట ఇచ్చావు. ఇప్పుడు మాట మారుస్తావా! ఇలాంటి పొడుపన్ల వల్లే తిండి లేక 
అల్హాడుతున్నావు. బస్తాలు లవంటే, ఇంక దేవుడి ముందర దోషీగా నిలబె ట్టైస్తానంతే” 
అంటూ గదమాయించాడు. 

శంకర్‌ పండితుడి కాళ్ల పై పడ్డాడు. వణికిపోతూ అన్నాడు. “నేనేం మాట తప్పా లనుకోవటం 
లేదయ్యా. మీరు కాస్త గడువిప్పిస్తే నేను రాతి పూట కూడా కూరీ పని చేస్తాను. మీ 
గోదాములు నింపుతాను. ఈ జన్మలో చేసిన అప్పు ఈ జన్మలోనే తీర్చేస్తాను.” 

పండితుడన్నాడు. “ఏవిటోయ్‌ మరీ చెబుతున్నావు. ఎడేళ్ల గడువు చాల్లేదూ? ఇంక 

9 


ఒక్క రోజు కూడా ఆగటానికి వీల్లేదు. నీ దగ్గర గోధుమలు లేకపోతే, నోటు మీద సంతకం 
పెట్టు.” 

ఇంక శంకర్‌ ఏం చెయ్యగలడు? “మీ అప్పు తప్పుకండా తీర్చాల్సిందె బాబూ 
గోధుమలుగా తీసుకుంటారో లేక నోటు రాయించుకుంటారో మరి మీ ఇష్టం. మీరెలా 
చెబితే అలా చేస్తాను,” అన్నాడు. 

పండితుడికి కావలిసిందిదే. ఈ మాట వింటూనే చాలా ఆనందించాడు. “బజారు ధరెతే 
ఐదుసేర్తకు కడతారు. కానీ నేను మాతం నీకు ఐదుంపావులెక్కన చేస్తాను. అసలే నా 
మనసు వెన్న లాంటింది. పేదవాళ్ల దుఃఖం చూసి ఓర్చుకోలేను.” 

అప్పుడు శంకర్‌ ఇలా అన్నాడు, “అయ్యా! ఎలాగూ ఇచ్చుకుంటున్నప్పుడు మళ్లా 
వేరేగా ఎందుకులెండి. బజారు లెక్కనే కానివ్యండి. ఒక పావు తక్కువ యిచ్చానన్న పాపం 
నాకెందుకు?” 

మళ్లీ లెక్కగట్టాడు. గోధుమల ధర అరవై రూపాయలు. వందకి మూడు రూపాయల 
చొప్పున వడ్డ వేశాడు. ఏడాది పాటు వడ్డీ గనక కట్టక పోతే, వడ్డ మూడున్నర శాతానికి 
పెంచేట్లు, కాగితాల తయారీకి ఒక రూపాయి, తపాలా బిళ్లల'కె న ఖర్చు కూడా శంకర్‌ నెత్తిన 
రుద్దేశాడు పండితుడు. 

ఈ విధంగా శంకర్‌ చిత్తుగా ఓడిపోయి గుడిశెకు చేరుకున్నాడు. దురాశాపరుడూ, 
వంచకుడూ అయిన పండితుడు శంకర్‌ ను అతడు పని వన వలలో నిర్దాక్షిణ్యంగా ఇరికించాడు. 
ముక్కుకు సూటిగా పోయే శంకర్‌. ఈ మోసాన్ని (గ్రహించలేదు. 

ఇప్పుడు శంకర్‌ మనసులో ఒకే ఒక ఆలోచన. ఎలాగైనా సరే పండితుని పద్దు 
పుస్తకంలోంచి తన పేరు తొలగించుకోవాలి. ఈ జన్మలోని అప్పు ఈ జన్మలోనే 
తీర్చేయాలి. పాపం, శంకర్‌ తానొక నిరుపేద రైతుగా జన్మించాననే విషయం మరిచి 
పోయాడు. పేద రైతులకు అప్పులనుండి విముక్తెలా దొరుకుతుంది. ఈ జన్మకూ, మరే 
జన్మకూ కూడా ఉండదు. ఉండబోదు. 

అప్పు తీర్చాలనే ధ్యాసలో వంచిన నడుమెత్తకుండా పని చేయసాగేడు. ఇప్పటివరకూ, 


10 





టు న ETE న్‌ు 
2 wpa బక్షి ల wa EET Ts ps గ్య | 
a Sie 
్‌ 
ల ఆ 
ఎక స 


కేవలం పగలే పని చేసేవాడు. ఇప్పుడు రాతుళ్లు కూడా కూలిపని చేయనారంభించాడు. 
మొదట్లో ఒక్కో రొట్ట తినేవారు. ఇప్పుడదీ లేదు. శంకర్‌, అతని భార్యా ఇప్పుడు 
పొద్దున్నా, సాయం[తం కూడా ఏవో నాలుగ్గింజలు నమిలి సరిపుచ్చుకుంటున్నారు. 
కొడుక్కోసం మాతం ఓ రెండు రొబ్బలు చస 

అసలెప్పుడూ శంకర్‌ ఏ సరదాలూ ఎరుగడు. గంజాయీ, సారాయి వంటి అలవాట్లపై 
వేలేసి ఎరగడు. ఒక్క పై సా పెట్టి కాస్త పాగాకు కొనుక్కుని నమిలేవాడు. మంచిదో, చెడ్డదో 
ఈ ఒక్క అలవాటు మాతం అతడికుండేది. ఇప్పుడదీ మానుకున్నాడు. చిల్లంపట్టు 
గొట్టాన్ని విరగ్గ్‌స్టేశాడు. పొగాకు డబ్బాను కూడా పగల గొట్టశాడు. 

శంకర్‌ దగ్గర బట్టలు కూడా అంతంత మ్మాతంగానే ఉండేవి. ఇప్పుడుత్త కొల్లాయి 
మతమే వేసుకుంటున్నాడు. ఎముకలు కొరికే పుష్యమాసపు చలిలో కూడా ఆ చిన్న 
కొల్లాయి గుడ్డతోనే కాలక్షేపం చేయనారంభించాడు. చలికి శరీరం బిగుసుకుపోయినట్టునిపి స్తే, 
కాస్సేపు చలి కాచుకుని తిరిగి పనిలో మునిగి పోయేవాడు. 

(గామ ప్రజలు శంకర్‌ పడే కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్త్రీలు జాలితో కన్నీరు 
కార్చారు. దుఃఖంతో అనేవారు, “అప్పు తీరుస్తున్నావా, శరీరాన్ని బరి చేసుకుంటున్నావా?” 
పెద్దవాళ్లూ, వృద్దులూ, “ఇలా [ప్రాణాంతకంగా పని చెయ్యకు. అప్పు మెల్లిగా తీరుద్దువుగానై. 
పండితుడు నిన్నేం చేయగలడు” అంటూ వారింప చూశారు. కాన శంకర్‌ ఎవ్యరి మాటా 
విన్లేదు. ఎవరినీ పట్టించుకోకుండా పూనకం వచ్చినట్టు పని చేయసాగేడు. 

ఇలా క్‌ న్ని నెలలు గడిచాయి. శంకర్‌ ఒంటి మీద కండన్నది మిగలలేదు. ఎముకల 
గూడులా మిగిలాడు. కానీ ఎలాగో అరవై రూపాయలూ కూడ బెట్టాడు. తలమీంచి బరువు 
దింపేసినట్లయింది శంకర్‌ క. పండితునికి తానివ్వవలసిన అప్పులోని అసలు ముట్ట 
చెప్పేస్తాను. వడ్డీ తాలూకు పదిహేను రూపాయలూ కూడా త్వరలోనే ఇచ్చేస్తాను. దీనికి 
పండితుడు ఒప్పుకుంటాడు. అని ఆలోచించాడు శంకర్‌. 

డబ్బుతో ఆనందంగా పండితుడి ఇంటివైపు కెల్పాడు శంకర్‌. రూపాయల మూటను 
పండితుడి కాళ్ల దగ్గరుంచి ఇలా అన్నాడు. “అయ్యా ! ఇవిగో మీ రూపాయలు, ఇవి 


12 


శ్ర స 


తపం తాం కకక స లీ 
ea hale 


saree + 





అటక 


తీసుకుని, మీ ఖాతాలో నుంచి నాపేరు కొటుయండ. అది ఇన్నాళ్లూ నా గుండెల మీద 
కుంపటిలా కూర్చుంది. నా గుండెల్లో ఎవరో కాల్చిన గనపాలతో గుచ్చినట్లుండేది. ఇంక 
నేను హాయిగా ఊపిరి పీల్ఫుకుంటాను.” 

పండితుడికిది నమ్మశక్యం కాలేదు. డబ్బును కిందామీదా లెక్కలు గట్టి రెట్టింపు చేసే 
కళ తనొక్కడికే వచ్చనుకున్నాడు. ఈ మూర్చపు రైతుకు డబ్బును తరగ్గొట్టడమే 
వచ్చనుకున్నాడు. మరి శంకర్‌ కి ఇంత డబ్బెలా వచ్చింది? రూపాయల మూట ఎదురుగ్గా 
ఉంకు నమ్మకుండా ఎలా ఉండటం? 

పండితుడు నిజాయితీ పరుడై యుండుంకే, రూపాయలు చూసి సంతోషించుండేవాడు. 
అతని మనసంతా దుర్చుద్దే. శంకర్‌ తన గుప్పిట్లోనించి ఎక్కడ తప్పించుకు పోతాడో అని 
భయం పట్లుకుంది. 

“ఎక్కడ్నించై నా అప్పుతెచ్చావా?' చిన్నగా అడిగాడు పండితుడు. 

“లేదయ్యా. ఏదో తమరి దయవల్ల మంచి మజూరీ గిట్టింది. చాలా కష్ట పడ్డానయ్యా” 
అన్నాడు శంకర్‌. 

చచ్చినట్టు శంకర్‌ చేతిలోంచి సంచీ అందుకున్నాడు. రూపాయలు లెక్క పెట్టాడు. 
పూర్తిగా అరవై రూపాయలూ ఉన్నాయి. పండితుడి ముఖంలోకి మళ్లీ కళ వచ్చింది. 
వెంటనే అన్నాడు- “ఇవి అరవై రూపాయలే ఉన్నాయే. మరి వడ్డీ ఎవరు కడతారు? మహా 
అసలూ వడ్డ చెల్లించిన వాడిలా ఖాతాలోంచి పేరు కొట్టయమంటున్నావు.” 

“ఆ మాతం నమ్మకం ఉంచండయ్యా. రెండుమూడు నెలల్లో మీ వడ్డి కూడా 
తీర్చేస్తాను. భాతాలోంచి నాపేరు కొట్టసి నన్ను బుణ విముక్తిణి చెయ్యండి బాబూ!” 
మొరపెట్టుకున్నాడు శంకర్‌. 

పండితుడు కఠినంగా అన్నాడు. “బుణ విముక్తుడవ్వాలంటే ముందు నా పై కమంతా 
చెల్లించు. ఖాతాలో నీ పేరు ఉంటేనే నువ్వు బాకీ సరిగా తీర్చటం లేదు. పేరు తీసే సస్తే ఇంక 
నా ముఖం చూడవు. మీలాంటి వాళ్లను నమ్మేంత మూర్చుణ్లి కాను.” 


14 





ఈ మాటు శంకర్‌కి కోపం వచ్చింది. “అయ్యా! ఏ ఒక్క మనిషీ ఒంటిగా 
చేయలేనంత కాయకష్టం చేశాను. మీరు నేనెంత బాకీ అని చెప్తే అంతకీ ఒప్పుకున్నాను. 
అదీ సవాసేరు గోధుమలకు బదులుగా. మీరు చేసిన (ప్రతి అన్యాయాన్ని సహి ౦చాను, 
అయినా మీకు నా మీద నమ్మకం లేదంటే ఎలా బాబూ?” 

ఈ మాట వినగానే పండితుడు తోక తొక్కిన తాచులా లేచాడు. కళ్లె రబేస్తూ 
అన్నాడు. నేనిచ్చింది వెనక్కిమ్మంటున్నాను. అన్యాయమేమిటి ఇందులో? అప్పు 
తీర్చమంటుంకే అన్యాయం చేస్తున్నానంటావా? నా బాకీ పూర్తిగా తీర్చియ్యి. 
ఖాతాలోంచి నీపేరు తీసేస్తా. నీలాంటి వాళ్లతో అనవసరపు వాదన నాకిష్టం లేదు. 

అంటూ పండితుడు లేచి లోపలికెళ్లబోతూ తిరిగి ఇలా అన్నాడు, ' కస చెప్పేది (శద్దగా 
విను. ఇంకనుంచి వడ్డీ మూడున్నర శాతం. నీక్కావలిస్తే ఈ అరవై రూపాయలు కూడా 
పట్టుకుపో. లేదా ఇక్కడొదిలెయ్‌. నీ ఖాతాలోకి జోడిస్తాను.” 

శంకర్‌ ఆలోచించాడు. ఎన్నో నెలల నుండి పస్తులున్న తన పరివారం ఈ డబ్బు 
చూస్తే ఒక్కసారిగా చలించవచ్చు. ఏ మాతం చాపల్యానికి లొంగినా ఈ డబ్బు కాస్తా 
ఇఖర్భయిపోతుంది. అందుకే ఇలా అన్నాడు. “ఈ రొక్కం మీ దగ్గరే ఉంచండయ్యా. 
వడ్డీ తాలూకు పదిహేను రూపాయలూ ఎవరి దగ్గరై నా అడిగి తెస్తాను. ” 

రూపాయల సంచి తీసుకుని పండితుడు ned లోపలికెళ్ళి పోయాడు. 
శంకర్‌ విచారంగా బయటకు నడిచాడు. పదిహేను రూపాయలు ఎవరి దగ్గరై నా అప్పు 
తీసుకుని, పండితుడి బాకీ తీర్చేసి, ఆయన జం ఆ తన పేరు కొట్టుయి ంచుకోవారి. 
మరింత కాయకష్టం చేసి ఎలాగో ఈ అప్పుకూడా తీర్చేస్తాను అని అనుకున్నాడు. 

(గామం అంతా తిరిగాడు. అందరి ముందరా చేతులు జోడించాడు. అర్థించాడు. 
గోడు పెట్టుకున్నాడు. కానీ ఎవ్వరూ పదిహేను పైసలు కూడా ఇచ్చేందుకు సిద్ద 
పడలేదు. వాళ్లకు అతని మీద నమ్మకమైతే ఉంది. కానీ ఎవరూ పండితుని కోపానికి 
కారణం కాదలుచుకోలేదు. పండితున్నెదిరించి శంకర్‌ కు సహాయం చేస్తే తమల్ని ఈ 
(గామంలో _బతకనీయడు. అందుకే అందరూ తమకు పట్టునట్టూరుకున్నారు. 


16 





అన్ని చోట్లనించి నిరాశ చెంది, గుడిసెకు చేరుకున్నాడు శంకర్‌. అతన్ని బాధించిందల్లా 
ఒకటే విషయం. ఇన్నాళ్ళుగా తాను పడిన (శ్రమంతా బూడిదలో పోసిన పన్నిరయింది. 
పండితుడి నుండి తాను బుణ విముక్తుడు కాలేక పోయాడు. 

గుడిసెలో ఓ మూలగా ముఖం దాచుకుని పడుకున్నాడు. ఆ ' రోజు పనిలోకీ పోలేదు. 
ఇప్పుడు శంకర్‌ మనసులోకి చేరే తరహా ఆలోచనలు రాసాగాయి. నిన్నటి వరకూ అప్పు 
తీర్చాలన్న ధ్యాసే ఉండేది. ఎన్నటికీ తీరని బాకీని తీర్చే [పయత్నం ఎందుకులే అని 
ఇప్పుడనుకున్నాడు. 

శంకర్‌ కి తన భార్యా బిడ్డలు గుర్తొచ్చారు. ఇన్నాళ్ల నుండి సరైన తిండీ తిపలూ లేక తన 
భార్య పుల్లలా చిక్కిపోయింది. పిల్లవాడి ముఖంలో అయితే చిరునవ్వే లేదు. దేవుడు తనని 
నరకానికి పంపితే పంపనీ గాక. ఈ ఏడాది బట్టే తాను అనుభవించింది నరకం గాక మరేమిటి? 

పండితుడి మోసకారితనం శంకర్‌ కు మొండి ధై ర్యాన్నిచ్చింది. ఇప్పుడు పని చేస్తే వచ్చిన 
డబ్బులతో కడుపునిండా భోజనం చేన్తున్నాడు. భార్యా, కొడుకునూ బాగా 
చూసుకుంటున్నాడు. మొదట్లో ఒరి పాగాకు మా(తమే నమిలే అలవాటున్న శంకర్‌ 
ఇప్పుడు గంజాయి కూడా అలవాటు చేసుకున్నాడు. 

కడుపు నిండా దొరికే సరికి పిల్లవాడి ముఖంలో సంతోషం కనబడుతోంది. భార్యా, 
కొడుకూ కొంచెం లావెక్కారు. అప్పుడప్పుడూ భార్య కోసం గాజాలో తిలకమో ఏదో తెచ్చి 
పెట్టేవాడు. లేకపోతే పిల్పాడికేదెనా ఆటబొమ్మ తెచ్చిచ్చేవాడు. ఇక అప్పు మాట 
తల పెట్టడం మానేశాడు. 

ఇలా మూడేళ్లు గడిచాయి. పండితుడు కూడా మళ్లీ అప్పు మాటన్నది ఎత్తలేదు. కానీ 
తన ఖాతా పుస్తకంలో శంకర్‌ పేరిట వడ్డ మీద వడ్డలు ఎక్కిస్తూనే ఉన్నాడు. రొక్కం చాలా 
మొత్తంగా పెరిగినాక, ఒక రోజున శంకర్‌ కు పిలుపు వచ్చింది. వచ్చి నిలబడ్డాడు శంకర్‌. 

పండితుడు అడిగాడు. “ఏమిటి అప్పు మాటే ఎత్తడం మానేశావు? నీ పేరున ఎంత బాకీ 
ఉందో తెలుసా?” 

శంకర్‌ మొండితనం నేర్వనే నేర్చాడు. ఏమీ పట్టనట్లు ఇలా అన్నాడు. “నాకేం తెలుసు? 


18 





పద్దులు రాసేది తమరేనాయె! అంచేత తమరికే తెలియాలి 

పుస్తకం తెరిచి చూసి, “నువ్విచ్చిన అరవై పోను ఇంకా నూట ఇరవై రూపాయలు బాకీ 
ఉన్నావు” అన్నాడు పండితుడు. 

మళ్లా అదే మొండితనంతో జవాబిచ్చాడు శంకర్‌ . "తప్పకుండా అయి ఉంటుదయ్యా. 
మొదట సవాసేరు గోధుమలు కాస్తా అరవై రూపాయలైనాయి. ఇప్పుడు పదిహిను 
రూపాయలు తప్పుకుండా నూట ఇరవై రూపాయలు అయి ఉంటాయి.” 

“అయితే మరి నా అప్పు తీర్చెయ్యి. ఇంకా ఆగటానికీ కుదరదు నాకు” అన్నాడు 
పండితుడు. 

ఈసారి శంకర్‌ చేతులు జోడించనూలేదు. (బతిమిలాడనూ లేదు. ధైర్యంగా ఇలా 
అన్నాడు. "ఈ జన్మలో మీ అప్పు నేను తీర్చలేను. వచ్చే జన్మలో నా దగ్గర నుంచి 
తీసుకోండి.” 

శంకర్‌ ఇచ్చిన జవాబు విని పండితుడు మండిపడ్డాడు. "అప్పూ ఈ జన్మలోనే 
తీసుకుంటాను. వడ్డీ కూడా ఈ జన్మలోనే వసూలు చేస్తాను.” 

“మీరు తీసుకునేందుకు నా దగ్గరేమయినా ఉంటేగదా! ఒక్క ఎద్దు ఉంది. కాపలిస్తే 
తీసుకోండి. నా యింట్లో దానికీ దాణా సరిగా లేదు. మీ ఇంట్లో ఉంటే దానికి సరైన 
తిండైనా దొరుకుతుంది” అన్నాడు, 

“ఎద్దూ,దూడా నేనేం చేసుకుంటాను?” పండితుడు (ప్రశ్నించాడు. శంకర్‌ ఏమీ లేనూ 
లేదు. ఏమీ ఇవ్వదలుచుకోనూ లేదు. అందుకే తిన్నగా అడిగేశాడు పండితుణ్లే. “మరింకేం 
కావాలయ్యా? నాదగ్గరింకేమీ లేదాయె. వేమా పేదవాళ్తం. రోజూ రెక్కాడితే గానీ, 
డొక్కాడదు మాకు. మా దగ్గర డబ్బూ దస్కం ఎక్కడున్నాయి మీ కివ్వటానికి?” 

అప్పుడు పండితుడన్నాడు. “డబ్బూ దస్కం లేకుంటేనేం? నువ్వున్నావుగా? నా బాకీ 
తీర్చెయ్యి లేకపోతే ఈ రోజు నుండి నీ మీద హక్కు నాదే.” 

పండీతుడాడిన నాటకం శంకర్‌ కం అర్హం కాలేదు. పైగా నవ్వు వచ్చింది. 
“నన్నేంజేసుకుంటారు బాబూ?” అమాయకంగా అడిగేడు. 

20 


“వడ్డీకి బదులుగా నువ్వీ రోజునుండి నా పొలంలో పని చేయాలి. యింకెక్కడా పని 
చెయ్యటానికి వీల్లైదు.” ఖండితంగా అన్నాడు. 
“వడ్డీకి బదులుగా నేను మీ పాలంలో పనికొస్తే, మరి మేమేం తినేదయ్యా” అడిగాడు 
శంకర్‌. 
“రోజుకో అర్హ సేరు జొన్నలిస్తాను. కడుపు నింపుకోటానికి అది చాలు" అన్నాడు. 
“నాకు జొన్నలిస్తున్నారు. మరి మా ఇంటోళేం తింటారయ్యా “అన్నాడు శంకర్‌. 
“ఏం, నీ పెళ్లానిక్తీ పేల్లాడికీ క్‌; చేతులూ లేవా? కూలో నాలో చేసుకు 
బతుకుతారు.” కోపంగా జవాబిచ్చాడు న 
ఈ మాట వింటూనే శంకర్‌ ఆలోచనలో పడ్డాడు. పండితుడు ఎంత మోసపు ఎత్తు 
వేశాడు? ఈ మారు పండితుని ఉచ్చులో తాను బాగా ఇరుక్కున్నాడు. భయపడుతూ 
అనా ఎడు. “అంటే నేను జన్మకంతా బానిసై పోతాన నయ్యా. నాశనవెపోతానయ్యా. నౌ 
ఇంటిలో వాళ్లూ నాశనమైపోతారయ్యా!” కళ్ల స్తతో మొరపెట్టుకున్నాడు. 
పండితుడు ఏ మాతం చలించ అదును. తెలిఎకే మనసులోనే ఉప్పాంగిపోయాడు. 
“దాన్ని బానిసవటం అంటావో, కూలీ పనే అంటాభో, నా బాకీ వసూలు కాకుండా నిన్ను 
వదలు." ” పంతంగా అన్నాడు. 
శంకర్‌ మరోసారి (బతిమిలాడేడు. “అంత పని చెయ్యకండి బాబూ, ఇది చాలా 
అన్యాయం.” 
పండితుడిలా జవాబిచ్చాడు. “నాడబ్బు నేను వాపసు అడగటం అన్యాయమా! కావాలంటే 
[గామం లోని పెద్దలనడిగి చూడు. కావలిస్తే పంచాయితీ పెట్టుకో. ఎవరైనా ఇది 
అన్యాయమని ఒక్కమాటంటి నాకు: చాఠగలఅ కేసు ణ్ష వేయించుకు అటా” అన్నాడు. 
ఇంక తనకే దారీ లేదని తెలుసుకున్నాడు. [గామ పెద్ద లెలాగూ పండితుడి తరసే 
మాట్లాడతారు. పంచాయితీ కూడా ఆయనవై పే తిర్పిస్తుంది. తన మాట ఎవ్వరూ వినరు. 
ఇదవాడ మూట వెవరు వెరఠటోరు? 


21 


తన ఎద్దును తనింట్లోనే కట్టి ఉంచేశాడు. తాను పండితుడు వెంట నడిచాడు. వెనక 
ఏడుసూ నిలబడింది శంకర్‌ భార్య. కొడుకు కూడా ఎడ్చాడు. కానీ ఎవరి మనసులూ 
కరగలౌదు. పండితుడు చేసిన ఈ అకమానికి విరుద్దంగా ఎవరూ నోరు మెదపలేదు. పాపం 
సవాసేరు గోధుమలకు బదులుగా శంకర్‌ తన జీవితాన్ని ఫణంగా పెట్టాల్సివచ్చింది. 

తెల్లవారకముందే పండితుడు శంకర్‌ ని పాలం మీదకి తోలేవాడు. ఇక ఆ పైన ఎండైె నా, 
చలై నా వానై నా శంకర్‌ ఎప్పుడూ పాలం పనిలోనే ఉండేవాడు. పని పూర్తయ్యే సరికి, 
పండితుడింట్లో మోబడు పని సిద్దంగా ఉంచేవాడు. నాగలి విప్పేక పశువులే నా కాస్తంత 
విశాంతి ఉంటుందేమో గానీ, శంకర్‌ కి మాతం ఒక్క ఘడియ కూడా తీరుబాటుండేది 
కాదు. 

పాలాని కెడుతూంటి ఎప్పుడైనా శంకర్‌ తన కొడుకును చూసేవాడు. తలమీద వాడికి 
రెట్టింపు బరువు మోస్తూ కనపడేవాడు. కొడుకు కష్టంలో పాలు పంచుకోవాలని మనసులో 
ఆరాటంగా ఉండేది. కానీ తాను పండితుడి బానిస. ఇతరుల పని చేయటానికి వీలు లేదు. 

అప్పుడప్పుడు భార్యకూడా ఏవో పనులు చేస్తూ కనబడితే మనసు తల్లడిల్లి పోయేది. 
బానిసగా మారేక, సుఖమూ, దుఃఖమూ ఏవీ తనవి కావు కదా! తన ఏడుపూ తనది కాదు. 
తన నవ్వూ తనది కాదు. అన్నీ యజమాని స్వంతమే. తానొక జీవం లేని తోలు బొమ్మలా 
పని;చేసుకులటూ పోవడమే. 

ఇలాగే చచ్చిచెడ ర్మాతింబవళ్లు పని చేస్తూ ఇరవై ఏళ్లు గడిపాడు. బలంగా ఉండే శంకర్‌ 
ఇప్పుడు వయస్సు పై నబడే సరికి ముసలిగా తయారయ్యాడు. శంకర్‌ కొడుకు ఇప్పుడు 
యువకుడై నాడు. చేతికి అందివచ్చిన కొడుకున్నా శంకర్‌ కీ సుఖం ప్రాప్తి లేదు. వృద్దాప్యంలో 
కూడా పండితుడింట్లో ర్మాతి పగలు పని చయక తప్పటం లేదు. 

ఆఖరికి ఒకనాడు పాలం దున్నుతూ, శంకర్‌ ముఖం తిరిగి పడి పోయాడు. ఆ పడిన వాడు 
మరికలేవనే లేదు. కబురు వింటూనే భార్యా, కొడుకూ పరుగు పరుగున వచ్చారు. శంకర్‌ 
భార్య గుండె లదిరేలా ఏడ్చింది. చిక్కి శల్యమైన తండి శరీరాన్ని వాతుసుకుని విలపించాడు 
కొడుకు. 


22 





ఆ సమయానికి పండితుడు కూడా అక్కడికి చేరుకుని వెదాంతం వలించనారంభించాడు. 


“శంకర్‌ చాలా అద్భుష్షవంతుడు. ఒక రోగం రొష్టూ అన్నది లేకుండా పని చేసుకుంటూ 
చటుక్కున చనిపోయాడు. మట్రిలోంచి పుట్టిన శరీరం మట్టిలోనే కలిసి పోయింది. ఆ 
భగవంతుడే శంకర్‌ ను తన పడ్డకు పీలిపించుకున్నాడు. ఇంక ఏడ్చి ఎం లాభం అంటూ 
కల్లబొల్లి మాటలాడేడు పండితుడు. 

శంకర్‌ కొడుకును భుజాలు పట్టి లేవనెత్తాడు. అతనికి బోధపరుస్తున్నట్టన్నాడు. 
అదేగదా లోకరీతి. అదే ఆనవాయితీ. అందుకే 


(౫ 


“తండి బ బుణాన్నింక కా తర్భారి. 


23 


మనిషి కొడుకుల కోసం అలమటించేది” అంటూనే వెంటనే శంకర్‌ కొడుకును పొలానికి 
లాక్కెళ్లాడు. ఇంకా కు రవాడి కంట్లో కన్నీరింకలేదు. కంటితడి ఆరలేదు. నాగలిపడి చేతి 
కందించాడు పండితుడు. 

శంకర్‌ చచ్చిపోయాడు. శంకర్‌ కథ ముగిసింది. కానీ సవాసేరు గోధుమల కథ ఇంకా 
పూర్తి కాలేదు. శంకర్‌ బదులు అతని కొడుకు కిషన్‌ కథ మొదలైంది. ఈ కథ ఇలాగే 
సాగుతూ ఉంటుంది. శంకర్‌ కథలాగే ఇది కూడా సాగి పోతూంటుంది. 

ఇప్పుడు పండితుడు ఖాతాలో శంకర్‌ పేరుకు బదులు కిషన్‌ పేరుంది. వాసులు 
గోధుమలకు బదులుగా ఇప్పుడు కిషన్‌ పాలం పని చేస్తున్నాడు. పండితుడి బానిసగా క్‌ 
జీవితం కూడా గడిచిపోతుంది. ఒకవేళ కిషన్‌ చనిపోతే కిషన్‌ కొడుకుతో నడుస్తుంది కథ. 

పండితుడి వంటి మోసగాళ్లూ అక్రమాలు తా వాళ్లూ ఉన్నంత కాలం, శంకర్‌ లాంటి 
నిస్సృహాయులోన ద్ర రితులున్నంత వరకూ సవాసిరు గోధుమల అప్పు కఠ ఇలో 
కొనసాగుతూనే ఉంటుంది. కొడుకుల నుండి, కొడుకులకూ, తరతరాలకూ ఇలా 
సంకమిస్తూనే ఉంటుంది. 


Laser Typeset by Fortune Publishers, Kalkaji. New Delhi-110 019 
and printed af The Central Electric Press Naraina Phase I New Delhi-110 028 





